Registered No. HSE -49/2016 


ప్రదేశ్ ప్రభు 


సభుత్వం 


ఆంధ్రప్రదే 


ANDHRAP 
! 


ATTO 


आध्रप्रदेश 


HRA 
PRADESH 


act 


E 


G 


RIGHT TO 
INFORMATION 


92 


సత్యమేవజయతే 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W .No .6 


AMARAVATI, THURSDAY , FEBRUARY 6 , 2020 


G .682 


PART II - MISCELLANEOUS NOTIFICATIONS OF INTEREST TO THE PUBLIC 


- - X - - 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc ., 


MUNICIPAL ADMINISTRATION DEPARTMENT 

COMMISSIONER 
NELLIMARLA NAGAR PANCHAYAT, NELLIMARLA 

Roc No: 14 /2020 /G1, Dated : 31-01- 2020 
DIVISION OF NELLIMARLA NAGAR PANCHAYAT INTO TWENTY (20 ) WARDS - 

APPROVED BY THE COMMISSIONER & DIRECTOR OF MUNICIPAL 
ADMINISTRATION , A . P ., GUNTUR - PUBLICATION OF NOTIFICATION IN 
FORM - VI. 


Ref :- 1) Letter Roc. NO .02 / 2020 - D SEC (Election ), dated 21 - 01 - 2020 of the 

Commissioner & Director of Municipal Administration addressed to 
Commissioner of Printing , Stationery and Stores Purchase Department, Vijayawada 

and copy marked to allULBs in the State . 
2 ) Proceedings Roc. No. 1/Nellimarla / 2020 / Elec -I , dated 25 -01- 2020 of the 

Commissioner & Director of Municipal Administration , A . P. Guntur. 


* * * * * 


FORM VI 

(Rules 13 ) 
DELIMITATION OF WARDS IN NELLIMARLA NAGAR PANCHAYAT . 

NOTIFICATION 
In pursuance of the provision of Rule 4 (i) of the Andhra Pradesh Municipalities (Division 
ofNagar Panchayats and Municipalities into Wards ) Rules, 1994 issued by the Government 
in G . O . Ms.No. 31, M .A . & U . D . (Elec-l, dated 03 -02 - 1995 , objections and suggestions 
were called for from residents of city in the Preliminary Notification No. 74 / 2013 / 

G1, dated 
13 -01- 2020 . 

In pursuance of the provisions of Rule 13 of the Andhra Pradesh Municipalities ( Division 
of Nagar Panchayats and Municipalities into Wards) Rules , 1994 , residents of Nellimarla 
Nagar Panchayat are hereby informed that Delimitation of the Nellimarla Nagar Panchayat 
Wards of 20 Nagar Panchayat is confirmed as detailed below : 


ANDHRA PRADESH GAZETTE , February 6 , 2020 


NELLIMARLA NAGAR PANCHAYAT 
DESCRIPTION OF WARD BOUNDARIES INTO 20 WARDS 
Ward Directions 

Boundaries 


North : 


Staring from kondala street passing through east, Donka viswanadham 
lane through Santhi nagar north upto Yellamma thalli temple 


East : 


South : 


West : 


North : 


East : 


South : 


West : 


North : 

East : 
South : 
East : 


Starting from Survey no. 70 north east corner passing through south 
direction of river passing throu west upto Survey no . 82 
Starting from the southeast corner of Survey No. 82, heading west and 
passing through Survey No . 55 and 87 to the southwest corner of the 
road to the road leading to Raja Street , which connects Avanapu 
Street . 
From the upper boundary to the north side of the Main Road to the 
Kondala Street Road . 
Starting from Survey no . 2 passing through Railway Track to Survey 
No . 157 Cheepurupalli Road . 
starting from south through the boundary of Survey No. 17 and cross 
over to Survey No. 18 . 
Starting from railway track which crosses the Cheerapurpalli road , 
crossing the river bed across the upper boundary and heading west . 
IN . J . Mills . 
Starting from the Northwest , running north along the river bed across 
the upper boundary up to survey No . 2 . 
Starting From New Saripalli to the hill. 
Starting from the Relli veedhi up to Champavathi river 
Starting from Kondapeta to Champavati River . 
Starting from the upper boundary to the new Saripalli . 
starting from Palakonda - Vijayanagaram R & B road to south side of 
Railway via Champavathi river 
Starting from Sali street pump house , via Batrajula street , through 
Ilower Telaga street. 
Starting from Telaga street towards south direction road to the raja 
street road 
Starting from Teachers Colony upto Palakonda - Vijayanagaram R & B 
road 
Starting from the house of Bangaru kasamma of Relli Street up to the 
Champawati River 
Starting from the boundary to Jangala Street 
Starting from Jangala Street from the North road upto Vijayanagaram 
Palakonda Rd . 
Starting from Jangala Veedhi north direction road to Vijayanagaram - 
Palakonda R & B road 
Starting from Vijayanagaram - Pallakonda R & B road over to Jangala 
street southward upto Champawati River . 
Starting from the border to the poodamma flattened . 
Starting from Poodamma flatterned to Byreddi Street and upto 
Vijayanagaram - Pallakonda R & B road 
Starting from boundary to Jangala Street via R & B Road 


North : 


East : 


South : 


West : 


North : 


East : 


South : 


West : 


North : 


East : 


South : 


West : 


ANDHRA PRADESH GAZETTE , February 6 , 2020 


NELLIMARLA NAGAR PANCHAYAT 
DESCRIPTION OF WARD BOUNDARIES INTO 20 WARDS 
Ward Directions 

Boundaries 
North : 

Starting from Vijayanagaram - Pallakonda R & B road via south 

direction road and upto poodamma thalli flattened . 
East : Starting from the Raja Street road upto Ramatheertham road 


South : 


West : 


North : 
East : 


South : 


Starting from Keerthi sStreet beside Cinema theatre of Telaga Street 
road and over to Vijayanagaram - Pallakonda R & B road 
Starting from Suvvana street upto R & B road 
Starting from R & B road beside cinema hall of Teleaga Street road 
and upto Railway track 
Starting from Railway track to Mandal Office 
Starting from boundary to R & B Road 
Starting from boundary to back side cinema theatre of Telaga street 
road and upto R & B road 
Starting from the house of Bura Seetharam of Yatha Street hill to 
Vizianagaram - Palakonda R & B road 
Starting from boundary to Venugopalapuram colony 


West : 


North : 


East : 


South : 


West : 


North : 


East : 


10 


South : 


Starting from boundary to the back side of Venugopala puram railway 
track upto Social welfare residential school 
Starting from boundary to the house of Bura seetha ramulu and upto 
Hill area 
Srarting from the hill to the front road of Chikkala Samba house and 
over to Vizianagaram - Plakonda R & B road 
Starting from boundary to the Yatha Street Opposite to Palakonda road 
Starting to 
Starting from Yatha Street opposite cinema hall to hill 
Starting from boundary to the last hill area of the house of Chikkala 
Samba 
Starting from the house of Chalamala Ramana house via boya Street 
and over to Vizianagaram - Plakonda R & B road 
Starting from the boundary to the opposite road of Chikkala 
Samba house 
Starting from the Chikkala Samba House to Hill located north direction 


West : 


North : 


East : 


South : 


West : 
North : 


East : 


Starting from boundary to the Chalamala Ramana House 
Srarting from Gandhinagar Colony at MRO Office via Shiridi Sai Temple 
upto Moida Junction 
Starting from Boundary to Vizianagaram - Palakonda road via boya 
street 
Starting from Boya Street to Golla Street 
Starting from Golla sstreet to R & B road near shiridi sai temple. 


South : 


West : 


North : 


13 


East : 


Starting from MRO road beside MPP Primary school to the road of 
I Shiridi sai temple back 
Starting from MRO road to RTC complex compound 
Starting from boundary to the house of Damodaram Janardhana Rao 


South : 


ANDHRA PRADESH GAZETTE , February 6 , 2020 


NELLIMARLA NAGAR PANCHAYAT 
DESCRIPTION OF WARD BOUNDARIES INTO 20 WARDS 
Ward Directions 

Boundaries 


13 


West : 
North : 


East : 


South : 
West : 
North : 
East : 


South : 


West : 


North : 


East : 


Starting from boundary to elementary school via transformer street 
Starting from MRO road to elementary school 
Starting from boundary to MRO road via transformer street and 
TTD Kalyana mandapam 
Starting from boundary to hostel road 
Starting from boundary to the opposite road of MRO office 
Starting from Kota Sattemma temple to River Champavathi 
Starting from Champavathi river to Moida junction 
starting from Moida Junction to the hill near Sub - Treasury via MRO 
office 
Starting from boundary to Kota Sattemma temple 
Starting from MRO office to Moida junction via Thamas peta and 
Bangaramma Temple 
Starting from boundary to Anjaneya swamy temple passing through 
Palakonda road 
Starting from Boundary to lower moida junction abutting nellimarla 
road south side 
Starting from boundary to MRO office via Thamas peta , Gandhinagar 
and Segidi Street 
starting from the northwest corner of the street and runs east through 
the north side of the Ravi chettu From the top to the river bank s pump 
house . 
Starting from boundary to south side of River Champavathi 
Starting from boundary to Sri Sathya Sai Baba temple via Chinna 
kanalu . 
Starting from the upper boundary , run north through Moida Road to 
the northwest corner of the Ravi chettu Street . 
Starting from the rocky hill southwest corner and runs eastwards to 
the B . C . colony east through Tumma Pandodu Street , Gandreti Mohana 
Rao Street , Mekala Sala Street via Moida Road . 


South : 


West : 


North : 


East : 


17 


South : 


West : 


North : 


18 


East : 


South : 


West : 


North : 
East : 


Starting from boundary to konda velagada junction temple via South 
direction Nelllimarla road 
Starting from boundary to Kondala street via Rama Temple 
Starting from boundary to Ralla metta southeast corner via Santi 
nagar 
Starting from Yellamma veedhi to Taduthuri Street via SC colony 
Starting from boundary to Panchayat street road via Moida road 
Starting from boundary to the south east corner of Ralla metta via BC 
colony 
Starting from boundary to Yellamma veedhi via north side 
Starting from Samudrapu veedhi to Santhosh nagar via West side 


South : 
West : 
North : 


East : 


Starting from boundary to mekala sala street via Panchayat Street 


ANDHRA PRADESH GAZETTE , February 6 , 2020 


NELLIMARLA NAGAR PANCHAYAT 
DESCRIPTION OF WARD BOUNDARIES INTO 20 WARDS 
Ward Directions 

Boundaries 
Starting from the upper boundary , to the Shanthi Nagar Street runs 
South : 

northwards to the Donka Viswanadham lane through SC Colony old 
Street Road . From there west along the hillside road to the south side 

of the Moida Main Road to the east road . 
West : Starting from the boundary to Samudrapu veedhi via Moida Road . 


A . VENKATA RAO , 

Commissioner, 
Nellimarla Nagar Panchayat. 


ANDHRA PRADESH GAZETTE, February 6, 2020 


నెల్లిమర్ల నగర పంచాయతీ 


ప్రతిపాదిత వార్డుల హద్దులు 


వార్డు నెం. 1 


ఉత్తరం : 


తూర్పు : 


మొయిదరోడ్డులో కొండల వీధి ప్రారంభము నుండి తూర్పు దిశగా పయనించి,డొంకా విశ్వనాధం 
సందు గుండా శాంతి నగర్ ఉత్తర దిశగా కలుపుకొని , యల్లమ్మ తల్లిగుడి వరకు . 
సర్వే నెంబరు 70 ఈశాన్య మూల నుండి ప్రారంభమై దక్షిణ దిశగుండా ఏరు పడమర దిశగా 
పయనించి సర్వే నెంబరు 82 ఆగ్నేయ మూల వరకు . 
| సర్వే నెంబరు 82 ఆగ్నేయ మూల నుండి ప్రారంభమై పడమర దిశగా పయనించి , సర్వే నెంబరు 
55 , 87 గుండా సర్వే నెంబరు 53 నైరుతి మూల వరకు ఇచ్చట నుండి అవనాపు వీధి గుండా నంద 
నుయ్యి కలుపుకొనిరాజ వీధి గుండా మొయిద వెళ్ళేరోడ్డు వరకు . 
| పై సరిహద్దు నుండి ఉత్తరదిశగా మెయిన్రోడ్డు గుండా కొండల వీధిరోడ్డు వరకు . 


దక్షిణం : 


పడమర : 
వార్డు నెం . 2 
ఉత్తరం : 


తూర్పు : 


సర్వే నెంబరు 2 గుండా మొదలైఏటిగట్టు గుండా తూర్పునకు చీపురుపల్లిరోడ్డునకు పయనిస్తూ 
గుర్ల రైల్వే ట్రాక్ సర్వే నెంబరు 157 వరకు . 
పై సరిహద్దు గుండా దక్షిణం వైపు సర్వే నెంబరు 17 హద్దు గుండా పయనించి సర్వే నెంబరు 18 ఏటి 
| గట్టు వరకు . 
పై సరిహద్దు గుండా ఏటి గట్టు వెంబడి పడమర వైపు పయనిస్తూ రైల్వే ట్రాక్ చీపురుపల్లిరోడ్డును 

క్రాస్ చేస్తూ ఏమ్ . జె . మిల్స్ వరకు . 
| పై సరిహద్దు గుండా ఏటి గట్టు వెంబడి ఉత్తరం వైపు పయనిస్తూవాయువ్యం నందు సర్వే 
నెంబరు 2 వరకు . 


దక్షిణం : 


పడమర : 


వార్డు నెం . 3 
ఉత్తరం : | క్రొత్త సారిపల్లినుండి కొండ వరకు . 
తూర్పు : | పై సరిహద్దు నుండి రెల్లివీధి వద్ద గల చంపావతి నది వద్ద వరకు . 
దక్షిణం : | కొండపేట నుండి చంపావతి నది వరకు . 


పడమర : పై సరిహద్దు నుండి కొత్త సారిపల్లివరకు . 
వార్డు నెం . 4 
ఉత్తరం : పాలకొండ - విజయనగరం ఆర్ అండ్ బిరోడ్డు నుండి రైల్వే దక్షిణ దిశ నుండి పయనిస్తూ 

చంపావతి నంది వరకు . 
తూర్పు : 

పై సరిహద్దు నుండి సాలి వీధి పంప్ హౌస్ మీదుగా బట్రాజుల వీధి గుండా దిగువ తెలగా వీధి 

వరకు . 
దక్షిణం : 1 | పై సరిహద్దు నుండి తెలగా వీధి దక్షిణం వైపు రోడ్డు నుండి రాజ వీధిరోడ్డు వరకు 
పడమర : | పై సరిహద్దు నుండి టీచర్స్కోలని మీదుగా పాలకొండ - విజయనగరం ఆర్ . అండ్ బి .రోడ్డు వరకు . 


ANDHRA PRADESH GAZETTE, February 6 , 2020 


నెల్లిమర్ల నగర పంచాయతీ 

ప్రతిపాదిత వార్డుల హద్దులు 
వార్డు నెం . 5 
ఉత్తరం : | రెల్లివీధి బంగారకాశమ్మ ఇంటి వద్ద నుండి చంపావతి నది వరకు . 
తూర్పు : | పై సరిహద్దు నుండి జంగాల వీధి వరకు . 
దక్షిణం : పై సరిహద్దు నుండి జంగాల వీధి ఉత్తర దిశ రోడ్డు నుండి విజయనగరం - పాలకొండ ఆర్ . అండ్ 

బి .రోడ్డు వరకు . 
పడమర : పై సరిహద్దు నుండి విజయనగరం - పాలకొండ రోడ్డు పైబడి రెల్లివీధి బంగార అప్పారావు ఇంటి 

వరకు . 


వార్డు నెం . 6 
ఉత్తరం : విజయనగరం - పాలకొండ ఆర్ . అండ్ బి .రోడ్డు నుండి జంగాల వీధిదక్షిణ దిశ రోడ్డు పైబడి 

చంపావతి నది వరకు . 
తూర్పు : | పై సరిహద్దు నుండి పూడేమ్మ చదును వరకు . 
దక్షిణం : | పూడెమ్మ చదును నుండి బైరెడ్డి వీధి మీదుగా విజయనగరం - పాలకొండ ఆర్ . అండ్ బి .రోడ్డు 

వరకు . 
పడమర : పై సరిహద్దు నుండి ఆర్ . అండ్ బి .రోడ్డు మీదుగా జంగాల వీధివరకు . 
వార్డు నెం . 7 
ఉత్తరం : విజయనగరం - పాలకొండ ఆర్ . అండ్ బి .రోడ్డు నుండి బైరెడ్డి వీధి దక్షిణ దిశరోడ్డు మీదుగా 

పూడెమ్మ చదును వరకు . 
| తూర్పు : పై సరిహద్దు నుండి రాజ వీధిరోడ్డు మీదుగా రామతీర్ధాలరోడ్డు వరకు . 
దక్షిణం : పై సరిహద్దు నుండి కీర్తి వీధి,సినిమాహాలు ప్రక్క తెలగా వీధిరోడ్డు పైబడి విజయనగరం - 

పాలకొండ ఆర్ . అండ్ బి .రోడ్డు వరకు . 
| పడమర : | పై సరిహద్దు నుండి సువ్వాన వీధి వద్ద గల ఆర్ . అండ్ బి .రోడ్డు వరకు . 
వార్డు నెం . 8 
| ఉత్తరం : ఆర్ . అండ్ బి .రోడ్డు నుండి సినిమా హాలు ప్రక్క తెలగా వీధిరోడ్డు పైబడి రైల్వే ట్రాక్ వరకు . 
| తూర్పు : పై సరిహద్దు నుండి రైల్వే ట్రాక్ ప్రక్క నుండి మండలకార్యాలయం వరకు . 
దక్షిణం : | సరిహద్దు నుండి ఆర్ . అండ్ బి .రోడ్డు వరకు . 
పడమర : పై సరిహద్దు నుండి సినిమా హాలు ప్రక్క తెలగా వీధిరోడ్డు ఆర్ . అండ్ బి .రోడ్డు వరకు . 
వార్డు నెం . 9 
ఉత్తరం : | యాత వీధిబూర సీతారాం ఇంటి వద్ద గల కొండ నుండి విజయనగరం - పాలకొండ ఆర్ . అండ్ బి . 

|రోడ్డు వరకు . 
తూర్పు : | పై సరిహద్దు నుండి వేణుగోపాలపురంకోలని వరకు . 
దక్షిణం : | పై సరిహద్దు నుండి వేణుగోపాలపురం పైబడి రైల్వే ట్రాక్ అవతల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ 

స్కూల్ వరకు . 


ANDHRA PRADESH GAZETTE, February 6, 2020 


నెల్లిమర్ల నగర పంచాయతీ 

ప్రతిపాదిత వార్డుల హద్దులు 
పడమర : | పై సరిహద్దు నుండి బూర సీతారాములు ఇంటి వద్ద గల కొండ వరకు . 
వార్డు నెం . 10 
ఉత్తరం : | కొండ నుండి చిక్కాల సాంబ గారి ఇంటి ముందురోడ్డు పై నుండి విజయనగరం - పాలకొండ 

ఆర్ . అండ్ బి .రోడ్డు వరకు . 
| తూర్పు : పై సరిహద్దు నుండి విజయంగరం - పాలకొండ రోడ్డు మీదుగా సినిమా హాలు ఎదురుగా 

నున్న యాత వీధివరకు . 
దక్షిణం : |సినిమా హాలు ఎదురుగా నున్న యాత వీధి పై నుండి కొండ వరకు . 
పడమర : | పై సరిహద్దు నుండి చిక్కాల సాంబ గారి ఇంటి ముందు గలరోడ్డు చివరి కొండ వరకు . 
వార్డు నెం . 11 
ఉత్తరం : చనమల రమణ గారి ఇంటి వద్దనుండి బోయి వీధి పై నుండి విజయనగరం - పాలకొండ ఆర్ . 

| అండ్ బి .రోడ్డు వరకు . 
| తూర్పు : | పై సరిహద్దు నుండి ఆర్ . అండ్ బి.రోడ్డు పైబడి చిక్కాల సాంబ గారి ఎదురుగా నున్న రోడ్డు 

వరకు . 
దక్షిణం : పై సరిహద్దు నుండి చిక్కాల సాంబ గారి ఇంటి ఎదురుగా నున్నరోడ్డు ఉత్తర దిశ పై నుండి కొండ | 

వరకు . 
పడమర : పై సరిహద్దు నుండి చనమల రమణగారి ఇంటి వరకు . 
వార్డు నెం. 12 
ఉత్తరం : |గాంధీనగర్కోలని ,షిరిడి సాయి టెంపుల్ వద్ద గల మండల రెవెన్యూ కార్యలయం నుండి 

మొయిద జంక్షన్ వరకు . 
| తూర్పు : పై సరిహద్దు నుండి విజయనగరం - పాలకొండ రోడ్డు పైబడి బోయి వీధి వరకు . 
దక్షిణం : బోయి వీధిరోడ్డు నుండిగొల్లవీధి వరకు . 
పడమర : గొల్లవీధినుండిషిరిడి సాయి టెంపుల్ వద్ద గల ఆర్ . అండ్ బి .రోడ్డు వరకు . 
వార్డు నెం. 13 
ఉత్తరం : | మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల ప్రక్కన ఉన్న మండల కార్యాలయంరోడ్డు నుండి శ్రీషిరిడి సాయి 

టెంపుల్ ప్రక్క వద్ద గలరోడ్డు వరకు . 
తూర్పు : | మండల కార్యాలయంరోడ్డు నుండి ఆర్ .టి . సి . కాంప్లెక్స్ కాంపౌండ్ వరకు . 
దక్షిణం : పై సరిహద్దు నుండిదామోదంజనార్ధనరావుగారి ఇంటి వరకు . 
పడమర : | పై సరిహద్దు నుండి ట్రాన్స్ ఫార్మర్ వీధి మీదుగా ఎలిమెంటరీ స్కూల్ వరకు . 
వార్డు నెం . 14 
ఉత్తరం : | మండల రెవెన్యూ కార్యాలయం వద్ద రోడ్డు నుండి ఎలిమెంటరీ స్కూల్ వరకు . 


ANDHRA PRADESH GAZETTE, February 6 , 2020 


నెల్లిమర్ల నగర పంచాయతీ 

ప్రతిపాదిత వార్డుల హద్దులు 
తూర్పు : పై సరిహద్దు నుండి ట్రాన్స్ ఫార్మర్ వీధి మీదుగా టి .టి .డి . కళ్యాణ మండపం వద్ద గల మండల రెవెన్యూ 

కార్యాలయంరోడ్డు వరకు . 
దక్షిణం : 2 | పై సరిహద్దు నుండి హాస్టల్రోడ్డు వరకు . 
పడమర : | పై సరిహద్దు నుండి మండల కార్యాలయం ఎదురుగా నున్న రోడ్డు వరకు . 


వార్డు నెం . 15 


ఉత్తరం : 


కోట సత్తెమ్మ గుడి నుండి చంపావతి నది వరకు . 


తూర్పు : | చంపావతి నది నుండి మొయిద జంక్షన్ వరకు . 
దక్షిణం : మొయిద జంక్షన్ నుండి మండల రెవెన్యూ కార్యాలయం మీదుగా సబ్ - ట్రెజరీ వద్ద గల కొండ వరకు . 
పడమర : | పై సరిహద్దు నుండి కోట సత్తెమ్మ గుడి వరకు . 
వార్డు నెం . 16 
ఉత్తరం : యం . ఆర్ . ఓ . ఆఫీసు నుండి థామస్ పేట మీదుగా బంగారమ్మ గుడి మీదుగా మొయిద జంక్షన్ 

వరకు 
తూర్పు : పై సరిహద్దు నుండి మొదలైపాలకొండ రోడ్డు గుండా పై నుండి ఆంజనేయస్వామి గుడి వరకు . 
దక్షిణం : పై సరిహద్దు నుండి మొదలైనెల్లిమర్ల రోడ్డునకు ఆనించి దక్షిణ వైపు దిగువ కలుపుకొని 

మొయిద జంక్షన్ వరకు . 
పడమర : పై సరిహద్దు నుండి థామస్ పేట ,గాంధీనగర్ సెగిడి వీధి మీదుగా యం . ఆర్ . ఓ . ఆఫీసు వరకు . 


వార్డు నెం . 17 
ఉత్తరం : |రావి చెట్టు వీధి 
వాయువ్య మూల నుండి ప్రారంభమైరావి చెట్టు ఉత్తరదిశ గుండా తూర్పు వైపు 

పై నుంచి నది ఒడ్డు గల పంపు హౌస్ వరకు . 
తూర్పు : పై సరిహద్దు నుండి మొదలైదక్షిణ వైపు చంపావతి నది వరకు . 
దక్షిణం : పై సరిహద్దు నుండి ప్రారంభమై చిన్న ఖానాలు గుండా శ్రీ సత్య సాయి బాబా మందిరం వరకు . . 
పడమర : పై సరిహద్దు నుండి ప్రారంభమై మొయిదరోడ్డు గుండా ఉత్తర దిశగా పయనించిరావి చెట్టు వీధి 

వాయువ్య మూల వరకు . 


వార్డు నెం . 18 
ఉత్తరం : 


|రాళ్ళ మెట్ట నైరుతి మూల నుండి ప్రారంభమై తూర్పు దిశగా పయనించి బి .సి .కోలని ఉత్తర దిశ 
గుండా తూర్పు దిశగా పయనించి తుమ్మ పండోడు వీధి, గండ్రటి మోహనరావు వీధి, మేకల సాల 
వీధి గుండా మొయిదరోడ్డు వరకు . 
పై సరిహద్దు నుండి మొయిద నుండి నెల్లిమర్ల వెళ్ళేరోడ్డులో దక్షిణ దిశగా పయనించి కొండ 

వెలగాడ జంక్షన్ దేవి గుడి వరకు . 
పై సరిహద్దు నుండి ప్రారంభమై 
రామ మందిరం మీదుగా కొండల వీధి వరకు . 


| తూర్పు : 


దక్షిణం : 


ANDHRA PRADESH GAZETTE , February 6, 2020 


నెల్లిమర్ల నగర పంచాయతీ 

ప్రతిపాదిత వార్డుల హద్దులు 
పడమర : పై సరిహద్దు నుండి శాంతి నగర్ మీదుగా రాళ్ళ మెట్ట నైరుతి మూల వరకు . 
వార్డు నెం . 19 
ఉత్తరం : | ఎల్లమ్మ వీధి యస్.సి .కోలని మీదుగా పయనించి తాడుకూరి వీధివరకు . 
తూర్పు : పై సరిహద్దు నుండి ప్రారంభమై మొయిదరోడ్డు నుండి పయనించి పంచయతీ వీధిరోడ్డు వరకు . 
దక్షిణం : పై సరిహద్దు నుండి ప్రారంభమై పంచాయతీ వీధి మీదుగా బి . సి . 

కోలని ఉత్తర దిశ కలుపుకొనిరాళ్ళ 
మెట్ట గుండా నైరుతి మూల వరకు . 
పడమర : | పై సరిహద్దు నుండి ప్రారంభమై ఉత్తర దిశగుండా ఎల్లమ్మ వీధివరకు . 
వార్డు నెం . 20 
ఉత్తరం : | సముద్రపు వీధి గుండా కాలువ పడమర దిశగా సంతోష్ నగర్ వరకు . 
తూర్పు : | పై సరిహద్దు నుండి పంచాయతీ వీధి గుండా మేకల సాల వీధివరకు . 
దక్షిణం : | పై సరిహద్దు నుండి శాంతి నగర్ వీధిఉత్తర దిశ గుండా పయనించి డొంకా విశ్వనాధం సందు 

గుండా యస్. సి.కోలని పాత వీధిరోడ్డు వరకు . అచ్చట నుండి పడమర దిశగా కొండల వీధిరోడ్డు 

గుండా దక్షిణ భాగమును కలుపుకొని మొయిద మైన్రోడ్డు తూర్పురోడ్డు వరకు . 
పడమర : | పై సరిహద్దు నుండి మొదలై మొయిదరోడ్డు గుండా పయనించి సముద్రపు వీధి వరకు . - 


ఎ . వెంకటరావు, 

కమీషనరు , 
నెల్లిమర్ల నగర పంచాయితీ . 


Published and Uploaded by the Commissioner of Printing, Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada, www.apegazette. cgg . gov.in 


